స్వయంకృషి 


ధ By 
K. VEERESALINGAM 


45 


య. 
స్వయ౦కృషి 


లయాలాయావ్రాం--ట్టై.-- పాం 


మనము లోకములో సస్యముల విషయమునంగాని ఫలవృక్షు 
ముల నిషయమునలాాని కృషిచేయుటవలన( గలుగవలసిన (ప్రయోజన 
మంతయు సస్యాదులు చక్కగా పెరిగి ఫలము నిచ్చుట యయి 


యున్నది. ఆ (ప్రకారముగానే మనము స్వనిషయమునం గృషి చేయ. 


వలెనన్నన్తు మన మభివృది చెంది లోకమున కుపయోగప్రడునట్లు 
చేయవ లెననియే - శాని Pa మొస్టు మొదట స్వతస్సిద్దముగా 
పెరి7డి స్వభావము దానియందున్న శే భక వస్తువునుగాని శునము 


పెంచుటకు శ కులము కానేరము, మన మొక వృత్షమును దోసాదము: 


చేసి పెంచలలము గాని యొక యెండుఘోడు _ నెప్పుడును పెంచుటకు 
శ కులము కాము. ఆ రీతినే మనము స్వయంకృషి. చేయనలయు 
నన్న చో మన కేశరు(డు (పసాదించియున్న నానాంకురాదుల నఖివ్భద్ధి 
'పబుచుకోవలయు ననుటయీ కాని స్వ భావముచేత మనకు. Pete 
(కొత్త తగా తెచ్చిపెట్ట ుకోవలయుననుట కాదు. అయినను సస్యాదుల 
యభివృద్ధికిని తునలయభివృద్ధికీని మిక్కి_లి వ్య శ్యాసమున్నది, వానికివలె 
మునకు పాంచభాతికమైన శరీర మొక్కటియేకాక తద్విలత్‌ణమెన . 
యాత్మకూడ నుండియున్న ది. మనకుంగల జ్ఞానాదిశక్ళులు (ప్రత్యేక 
ముగా నాత్మతోడనే సంబంధించినవి.” ఈ జ్ఞానాది శకులచేతనే 
మనము వృతాది జడప దార్థములనుండి యేకాక పశు పత్యూది సమ 
"స్తేతర జంతువ్రులనుండియు భేదపడియెదము, మనుష్యుండు సృష్టిలోని 
వడార్గమ్ముల లగే న్‌ల్లను (ైమ్లుఃడనుట _నిర్వివాదాంశము; అ(శ్రేస్ట 
త్వమున కుం కా జ్ఞానసంపద కలిమియేయనియు సర్వానుభవ 
సిద్ధముల్లున కాద్ధాణశాంక మే, పశుపవ్నీ వృయోదులకును మనకును 


ఇ” 
5 


6 | స్వయ ం౦కృ పీ 


సామాన్యమయిన భాలికబేహూ మాహోరముచేతనే పెరుగందగినది;' 
అట్టిదేహాము నొక్క-దానినే "ెంచుకొనుటవలన వానికంకె మన 
శాధిక్య మెంతమాత్రమున గలుగంబోదు. మనము హ్‌ దకాయు 
నెంతయభి వృద్ధి పొందించుకొన్న మనకంత యూధిక్యము కలుగును.. 
కాబట్టి యులకు నేను జెప్పంబోయెడు సయంకృపి యంతయు. 
ముఖ్యముగా నా త్మాభివృద్ధతోడ సంబంధించినదిగానే యుండును, 
స్వయంకృషి. చేసీ యభివృద్ధి పొందుటవలన6 గలుగవలసిన ఫలము సుఖా 
నుభవము, మృగాదులు తాశ్యా-—లిశానుభవమునుమాగ్రమే చూచు 
కానును గాని ముందుసంగతి  విచారించుకోవలయునను జ్ఞానము వాని 
కంతమాత్రమును లేదు. ఒక గోవునకు విస్తారముగా గడ్డి -వేసితిమేని, 
అది తనకప్పుడు కావలసినంత తిని, తక్కిన దానిని తక్క చేడవేసి 
పాడువేయుశే కాని తినంగా మిగిలిన దానిని నుజుసటి దినమునకు భద 
పజుచుకొనుటవై 'లేశమును (పయత్నింపదు. మనుష్యుం డొక్క_ండే 
యప్పటి సుఖమును మాత్రమే కాక ఛావికాలమునందలి సుఖమును 
గూడ దృషప్రియం దుంచుకొని దానిని కాపాడుకొనుటకీయి నుందు 
గానే తగిన సదుపాయములను విశారించువా(డు. కాంబట్టి లోకములో 
బుద్ధిమంతుం డై న వాండెప్పుడును శాళ్కాలికతుచ్భనుఖములయంటే 
' తగిలియుండక యప్పటి యల్పసుఖములను గొన్నిటిని మానుకొని 
, మైనను ముందు రాంబోయడు గొప్పసుఖమునవై పాటుపడు'చుం 
డును. ముందుసంగలతిని" బొత్తిగా విచారింపక్‌ యా కాలపు చిబుసుఖ 
ములత్రోడ నే తృపి పినొంది క ుంకుపోడు మూథుం డనంబడును; 
అట్టినానికిని మృగాదులకును జ్ఞానసంపదయందు విశేషభీద ముండదు. 
అల్ససుఖములను పొటింపక యధికసుఖమున కై gs వహించుట 
బుద్దిమంతుల లత్‌ ఇమని సూచించి యున్నానుగదా? ఇప్పుడు లోక 
ములోని వారందటును ధనలాభ మవేతీంచియో, ఇంద్రియసుఖము 


స్వ య ౦కృ వ రఫ్‌? 


లను గోరిమయో, (వఖ్యాతి కాసించియో, ధర్మబుద్ధి గలిగి పరణోకో 
మును కాశీంచియో తవు కాలమును గడుపుచుంచురు, ధన మెప్పు 
డును మన సుఖమున కనుకూలమయిన పదార్థములను సంపాదించుకొ 
నుటయం దుపయోగపడునే కాని (వ్రత్వేకముగా సుఖసాధనము 


కాదు. కాంబట్టి మన సుఖభోగాదుల కక్క ఆకు నచ్చునంతవజ కే ధనము. 


(పయోజనకరమగును. ఈ సంగతిని విచారింపక్‌ కొొందటు మూఢా 
తులు ధనాశచేత నేలాగుననో దానిని సంపాదించి సెక్లైలలోనో 
మతివేజుచోటనో దానిని భదపజచి, తా వశుభవీకభకరకు నితరు 
లకు పెట్టకోయు దరిద్రులత్రో సమానముగా“ కష్టజీవనమును చేయు 
చుందురు, అట్టివారిసంగతి నిక ,-డ విడిచిపెట్టి భోగ త్యాగముల నిమి 
త్రము ధనమును ' సంపాదింప( (బయత్నించువారినమూే. యిక్కడ 
విచారింతము.. ధనార్హనముతప్ప వేజుచింతలేని వాశెప్పుడును కొన్ని 
యక్రమములకు లోంబడక 'విశోవవి త్రమును - పోగుచేయంజాలరు, 
అట్టివారి నొంటిగా నున్న ప్పుడును పూర్వము చేసిన కార్యములు తలం 
పున బాతీనప్పుడును అంతరాత్మ బాధించుచుండును గనుక "వారు 
సిజమయిన సుఖము ననుభవింపంజూలర్యు ఒకానొకప్పుడు ధనాళథచేత 


చెడుపనులకు లోనయినను ధనము లభింపక మనసాపము సంభవింప ' 
వచ్చును; ఫలకాలము వ చ్చునప్పటికి సంపాదించిన ధనమునకు 


అక్క_లువచ్చి మనయొద్దనుండి యెగిరిపోయి దొంగలపాలో యితరుల 
పాలో కానెనను కావచ్చును లేదా యనుభవించుకాలము వచ్చు 
నప్పటికి మధ్య నాకోస్మికముగా మృత్యుదేవత 'యడ్లమువచ్చి మన 
ధనమునకును మనకును నెడంబాటు కలిగించి మనల నీ లోకము 
నుండి యెగయెతుకాని పోవచ్చును. కాయబట్టి చక్కగా - విమర్శించి 

డగా ధనమువలనం గలిగిగడి సౌఖ్యము మిక్కిలి యస్థిర 
మయిన: దనియు నల్చ్బమయిన దనియు దేటపడుచున్న ది, అందుచేత 


% 


శీకర స్వాయ౦క్స షి 


బుద్ధిమంతు(డయినవ్తాడు ధనార్షన మే పరమ ప్రయోజన - మని నమ్ము 
కొని యందునిమి త్తమే తన యమూాల్య మెన జీనితకాలమును ఛార్‌ 
పోయుట. యు క్తమయిన _ పనికాదు. ఈ (ప్రకారముగానే కేవలము 
నిం డియసుఖములని త్రమే కాలము పుచ్చుటయు. నుచిత కార్యముగా 
 గనుపట్లదు. ఇం దియసుఖములు మృగాదులకును మనకును సామా 
న్యము లే యనియు, మనుష్యుల మగుటచేత మన కావశ్యకములుగా 
నేర్పడిన ధర్మములను పాటింపక విషయసుఖములయం బే యాసక్తుల 
మయి యున్నచో మృగాదులకన్న మన శకెక్కువ మేలిమి రానేర 
దనియు ఈ నటే చెప్పియున్నాను. ఆ యల్పసుఖమయినను చిరకాల 
ముండునని నమ్బుటక యిన వీలులేదు. (ప్రతిదినమును సూర్యు. డుద 
యించి. య స్తమించులో పల లతీలకాలంది జనులు మృృతినొందు 
చుందురు. ఎప్పుడో యీ నిమిషముననో మనమును (ప్రపంచములోని 
సర్వము విడిచిపెట్టి లోకాంతరగతులము కావలసినవారమే యగు 
దుము; మన శ కియంతయు వినియోగ పజేచి యిం[దియసుఖసాధన 
ములశయి పటం పుత్రీ వానిని సంపాదించుకొనువటకు వానికిని మనకును 
వినియోగము కలిగి సుఖమునకు మాటుగా -బహుతరముగా దుణఖము 
సంభవించుచుండుటయు తటస్థించుచున్నది; ఒకవేక నప్పటికి సుఖము 
“గానే కనంబడినను కొన్ని విషయములలో నా సుఖమంతయు. కడపట 
దుఃఖముగా చే పరిణమిం చుట యు. గలదు. ఇప్పు డీదేశములో నతి 
భోజనము, అతిపొనముు. అతిసంభోగము, ఇందదియసుఖములలో నెల్ల ను 
సర్వసాధారణములయి యున్నవి, ఈ యతిభోజనము యావ్నావృతి 
వలననే జీవనముచేయు  (బౌహ్మాణులలో  నధికముగా( గనంబడు 
చున్నది; వారు యూచ్నావృ తి యెంతమ్యాత్రమును. హేయమయిన 
దని తలంపకసపోవుటయే కాక్‌ మిీందుమిక్కి-.లి యా వృ త్రియే మిక్కిలి 
గారనావహావుయిన దని యెంచి సంతోషమును పొందుదురు; ఒక్క 


స్వయ ౦కృని 959 


పూట తిండికయి గ్రామము విడిచి పారుగూళ్ళకు సహితము పోవు 
దురు; వారు కడుపే కె లాసమని మెంచుకొని లోకములో జన్మిం 
చుట యెల్లను తిండికొఅకే యని వేజుచింత లేక యుందురు; - సంతర్ప 
సమత సమారాధనలును జరుగుసప్పుడు మనము కొంచెము [శమ 
చేసి యా మార్గమున వెళ్ళుదుమేనిి అతిభోజనము. చేసి యాయాస 
పడుచు నడవ లేక నడుచువారిన్సి నేయియు "భత్యములును నధికముగా 
భుజించి కడుపునొప్పి చేత వీధియరుగులమి(ద పడి పొరలు వారిని మన 
మనేకులను చూతుము., అప్పటి వారిస్థితిని జూచినప్పుడ మృగముల 
స్థితయెనను అంతకంకు కాంత మేలయినదే యని తోచవచ్చును, 
ల మృగముగాని మితము తప్పి తిని చాధపడుచుండంగా మన మెప్పు 
డును" జూచియుండ లేదు. భోజన మొక్క_టియే పరమార్థ మనుకొను 
వారికి. గల యితరకష్టములును మృగాదులకు లేవు. కష్టప డ నక్క_ఆ 
లేకయే వి సళ్ళు కీసి. వడ్డించి యుంచినట్టుగా భగవంతుం మృగాదుల 
కాహారము నెల్ల యెడల చదుర్యకానాక్షళక ఒకయాన్రు గడప దాటి 
వెళ్ళినచో పాక్షము చేసికోవలసిన శ్రమతో పనిలేక మేయుటకు6.గావ 
లసినంత పచ్చిక సిదముగా నుండును. బీదలగు ప్‌ ము. స్పిత్రి 
యిట్లుండంగా ధనికులయిన నానాజాతులవారిలోను పలనిఫముతేం2క 
రోగముల కాకర ములయిన మధురాహోరాదుల నతిమ్మాత్రముగా . 
భుజించి నిజవముయిన సౌఖ్య మునకు దూరులయియుండుటయు (పబలియే 
యున్నది. అతిభోజనమునకం కును సహా సగుణముల నష్టము నాపా 
దించుచు నంతకంతకు సురాపానము మన బేశములో మిక్కిలి వ్యాపీంచు 
చున్నది. ఈ 'కై-) స్తవ్యపభుత్వము మన 'బేశమునకు రానప్పు డీ విషయ 
మున మన బేశము తక్కిన దేశములకం"కు మిక్కిలి మంచిదశయం జే యుండి 
యున్న దనుటకు సందేవాములేదు. అప్పుడు మనపూర్వులు పల్లెల 
యందుసహిత నూ కాలమందు వినంబడు (దామౌోసవాదుల 'వేరునై నను 


360 స్వయ ౦ కృ వి 


విని యుండరు; మనపెద్దలు సురాపానము మహాపాతకముగా నేర్చజచి' 
పానమూ ర్తులత్రో సహావాసము చేసినవారిని సహితము మహాపాతేకుల 
లోనే. గణించుచు ' వచ్చినందున. _తాగుంబోతుతన మూాకాలములో 
మిక్కిలి తక్కువగానుండెను, ఈ హూణ ప్రభుత్వము మన దేశమున 
వ్యాపించిన తరువాత ఈ దేశపు సారాయములువమూ(త్రమే కాక యిచ్చటి 
వారల కోడుపులను పవిత్రము చేయుటకయి వివిధనామములు ధరించిన 
యన్య దేశీ యసారాయములు, సహితము నెలకు నాలుగుసారులు ఓడల 
కాలంది బుడ్త తో పంపంబడుచున్నవి. .౭ఏ డేశ మునందుంగాని సాధారణ 
ముగా జరుగునేరములగో సగముపాలు 1తాగుంబోతులవలనం జేయ? 
బడినవిగానే యుండును. సమ 'సదోషములేకును కుదురయిన యి వ్యా 
సారమును దౌరతనమువాశే (పోత్సాహపజుచుచుండుట చూడ 
నెంతయు వింతగానున్నది. నేరములు జరిగిన తరువాత దోషులను పట్టి 
నిశ్నీంచుటకం'ు నేరముల యుత్స్ప త్రికారణమును కనుంగ్గొని చానిని 
వారింపల బూనుకొనుట దొరతనమువారికి ముఖ్యక రృవ్యము. తమకు 
విధియిన కృత్యమును వేయక  యువేతీంచుచున్నారు , కనుకు మన 
డేశస్థు లందును జేరి యా వ్యాపారము సమ స్తజనులలోనుకూడ 
వ్యాపించి మిక్కిలి ముదురక మునుపే (ప్రభుత్వమువారికి “సంఘవిజ్ఞాప 
. నలను బంపీ (తాగుబోతుతనమును నిర్మూలించుటకయి తగిన [ప్రయ 
త్నము చేయవలయును. నుజియు మన ధర్మశా(స్త్రుములే పురుషుండు 
బహూ భార్యలను జేసికొనుట కనుజ్ఞ నిచ్చుచున్నవి, అయినను, అందు 
వలన. గలిగడి ,నప్తము సంస్థానాధిపతులలో కొందటిశేగాని - జన 
సామాన్యమున కంతగాం  గలుగుచుండ లేదు. ఏమి. కాలధర్మదోస 
నుననో కాని చిరకాలమునుండి. మనబదేశములో వ్యభిచార మునకయి 
(ప్రత్యేకముగా నేర్చడి భోగ(స్ర్రీలను చేరుగల యొక జాలి స్త్రీలు పరంప 
రగా "వచ్చుచున్నారు. అట్టివారికి నిరుత్సాహమును. కలిగించుటకు 


' మాటుగా కొంచెము ధనముగల మనవారు పలువురు వేశ్యల నుంచు 
కొనుబచేతనే (ప్రతిష్టను వహించుచున్నారు. వేశ్యల నుంచుకొన్న 
వారికి పూర్వకాలములయందు రాజాస్థానములలో. గారనము లేక 
పోవుటంజేసి యప్పుడెన్యరో నీచులు తప్ప నలుగురిలోను తలయెత్తు 
కొని తిరుగందలంచిన. వారెవ్వరును వ్యభిచరించి తీరుగుటకు స్‌ 
సింప కుండిరి. ఇప్పటి రాచజికమువా రాల్లత్రరంగకపవ గ్ల గనవిష యమున 
తాము సంబంధమును కలిగిం చుకోకుండుటరి జేసి, యాయడ్డముకూడ 
నిప్పు డూడి యెల్ల వారును tee ల భోగనస్త్రీ లతోడి "సాంగత్య 
మును కలిగించుకొనుచున్నారు.' బిళ్ళగోచిని ల. తప్పూగా 
నెంచుచున్నను, కులమువారిష్పక్తు . న్యభిచారమును తప్పుగా నెంచు 
టయే- . మానివేసినారు. కాంబట్టి కులమువా రీ దురావారమును 
వమూాన్చించుటకయి (పయత్నము చేయరని వేజుగ చెప్పనక్క_ఆఅయే 
చేదు, ఈ నూడువిధములయిన సుఖములును 'మనశ రీరమున శే సం 
బంధించినవగుటచేతను అందుచేత నివి మనము పూర్ణముగా 
పొందినను మృగాదులకు కలుగు నుఖమునకం'కు నెక్కువని కానేరవు 
గనుక ను ఈభేగములయందు మృగాదులకు లేసి రోగాదిక ముల. 
బాథలు కొన్ని హగాల-వ యుండును గనుకను, ఆకష్టములత్రోం 
గాడిన సుఖమయినను శాశ్వతముగా నుండునది కాదు గనుకను, జెలి 
సినవా రెవ్వరును నిమివ భంగురములయిన యా తుచ్చనుఖముల కే 

తచూశపడి యుండరు. ధనమువలనను, వె సయిక భోగములవలనను 
గలిగాడినుఖమును తణభంగుర మయినదిగానే యుండును, ఈసత్య 
మును తెలిసికో లేక పలువురు చేరుకొఆకు తమధనమునంతను. పొడు. 
చేసికొందురు. 'వివావకులయంపే భూరిదవ్నీణల[కింద తమధనమును 
పాడునేసికొని పలువురు కూటివేదలగుటయు స్నీప్రసిట్ల్‌ కాక వడియే, 


ఈకీ రి యొకనియొద్ద _వ్యర్గపణుచుటకు ధన మెంత కాలముండునో 
46 


869 | స్లయం౦ంకృ సి 


యంతకాలముమా(తమే యుండును. ధనదానమును 'చేయుచున్నంతే 
సేపు డాతలవిషయమనుయిన సోత్రపాఠము లాకాశ మంటును; 
ఆధన దానము మట్టుపడినత్రోడ నే స్తుతి పాఠములు ను మట్టుపడును, 
కాబట్టి పరుల పాగ డవలన+ గలుగు సుఖమును చిరకాలముండునది 
కాదు. కాబట్టి (ప్రాజ్ఞుఃడు పయిని జెప్పిన సుఖములలో దేనిని నమ్ము 
కాని యుండక్‌, శాశ (త సుఖము లభిం చుమార్లమును గనుగొని దానిని 
సంపాదించుటకయి సర్భ(ప్రయత్నేములును జేయును. శాశ్వతసుఖము 
లభించుమార్లము ఢర్మాచరణ మొక్క_టి తప్ప  మతీయెదియు లేదు. 
ధర్మమార్లమున జరించుచున్న వో మననునస్సాత్నీ సదా మెచ్చు 
కొనుచు నిజమయిన యానందను నిచ్చుచుండును. ఈలోకములో 
మనము పూర్ణముగా న్యూజేండ్లు (బదికినను,  ముందుండెడి యపరిమిత 
కాలమునుబట్టి విచారింప(గా నిది పర్వత ములో పరమాణువంత భాగ 
మయిన నుండదు. కాంబట్టి యెల్ల వారును పీతోకనులో నెల్ల కాల 
మును దుఃఖముకలిగినను దానికయిన నోర్చుళకొని, అపరిగణనీయ 
మయిన భావికాలములో నెల్ల ఇాశ్వతసుఖము నిచ్చుటకు సమర్గమయిన 
" ధర్మమార్లముననే సుఖము పొందుటకు (పయత్న పడవలయును. ఇట్లు 
చెప్పూటచేత ధర్శమార్లమున వ ర్రించుటచేత నినాలో కసుఖము కలుగ 
దనియు పరలోకసుఖము షన! యివాలోక సౌఖ్యముల నెల్లను 
మానుకోవలయుననియు నాయభిప్రాయము కాదు. ధర్మమార్ష్మపన 
ర నమువలన నిజమయిన సౌఖ్య మోలోశమునందును గలుగును; ఈ 
లోకమునందలి చేహాసంబంధములయిన సౌఖ్యములన్ని యు ననుభ 
వింపం దగినవే. కాని పరలోకసుఖమునకు భంగము కలిగించువటకు 
నీలోకసుఖములను త్యజించి, ఇక్కడ నిన్నియాపదలు వచ్చినను వాని 
కెల్లను సహించి ధర్మమార్లముననే సంచరింపవలనని నామతము, 


స య౦ క వ్‌ 8638 " 


నే సీదినమునం జెప్ప జూ నుకొన్న స్వయంకృషి యీాపరలోక 
సుఖమునకు భంగము రాకుండ ననుభవింపవలసిన సమ ససుఖసాధన 
ములను గూర్చినదై యుండును. పశుపయ్యోదులకు ' వేనికిని లేని యుకా 
యు క్త . వివేకము మనకు కలిగియుండుటచేతనే యీధర్శమార్ష్మసవ 
ర్థినము మనకు విధిగా నేర్పడినది గనుక్క ఇదియే నిజముగా మూనువ 
ధర్భమునకు సంబంధించినదని ఇెప్పవలసియున్న ది. మన కళ్యరుండు 
జ్ఞానమును |పసాదించి యున్నను దాని నంతకంత కభి వృద్ధి పొంద 
దగిన దానిసగానే చేసియున్నాడు, కాని యొక్క_సారిగానే పరిపూర్ణ 
త్వమును పొందియుండునట్లు చేసి యుండలేదు, మన కీశ్ళరుడు దయ | 
చేసియున్న _సొధనకలాపములో _ నేదియు మనకృని, లేక యభినృద్ధి 
నో"ందునది లేదు, కాబట్టి జ్థూన్తాభ్‌వద్ధిని ఇమనకృవి, యావశ్యకము, 
యుకాయు కవిభారమును జేసి క్‌ ర్భవ్యమును' గనిపెట్టుటకొఆ శే జ్ఞాన 
ము సాధనమగుటచేత, "గా ర్యా కార్య నిశ్చయ ముచేసి యు క్రమార్ల 
ముననే నడవ  తలంపుగలిగినవా. రందణును జ్ఞానాఖివృద్ధికై. సర్వ 
(ప్రయత్నములు చేయవలెను, అన్యసాహాయ్య మక్క అలేక మనువు. 
డేవిషయమునందును పూర్ణముగా పని _సాగింపవేరండు. ఆలాగుననే 
జ్ఞునసం పాదనమునందు.హాడ మనుమవ్యున కీతేర సాహాయ్య ము తప్పక 
కావలసీయుండును, జాగా ఖీశ్ళద్దికి తోడుపడు ముఖ్య సాధనము విద్య ' 
యన6బడును,  తనకంళకు ఫూర్వులు (నాసీయుం౦చిన పు సకములను జదు 
వుటవలనన్యు తనకం'ు నిక్‌ బుద్ది మంతం లంట వారితో సహవాసము 
చేసి తనకు తెలియనివివయములను వారినడీగి _ తెలిసికొనుటవలనను 
సాధారణముగా జ్ఞానాభివృద్ధి యగును, ఇట్టి సాహాయ్యమక్క_జు లేక 
స్వానుభ వమువలనశే క్ఞానాభివృద్ధిని చేసికొనువాడు కోటి కెక్క_డనో 
మమొక్క_6 డుండవచ్చినను పూతాన్యముగా పయి త్రోడుపాటువలన నే 
జనులు జ్ఞానా ధికులగుధ్రురు. కాంబట్టి యెల్ల వారికిని కైరా ధన అధ్ధిచేసే 


$64 స్యయం౦కృ వి. 


కొనుటశె పుసకములును గురువులును కావలసివచ్చునుః అయినను 
పు స్తకములన్ని యు యభథార్థమునే బోధించునవిగా నుండన్ర. గురువు 
లందతును నిష్యుల మేలుకొటిశే పాటుపడువారయియు నుండరు, 
కాంబట్టి మంచిపు స్తకములనే యభ్యసించుటకును, ఉ త్రములయిన 
గురువులనే యా(శ యించుటకును జాగ త్రపడవలయును. పు స్తక 
ములయుక్క-యు గురువ్రులయొక్క_యు నుపయోగము మనలను జ్ఞాన 
వంతులనుగా' చేయుటకును బహువిషయములయందు మన యాలో 
చనను జొప్పించి సాధక చాధకములను విచారించి కార్యనిర్ధ యము 
చేయ సమర్థులనుగాం జేయుటకును, గాని మనయాలోచనను పో 
నొట్టి వానియం దున్న చెల్ల నంధ్యృపాయముగా విశ సిం చునట్టు చేయు 
టకుణాము: మనకు ముకుపున్న heidi బోంనొట్టుటకు 
సాధనములగునేని, అట్టిపు స్తకములును గురువులును లేకుండుట 
మంచిది. కాంబట్ట నిజమైన జ సంపొదించవలెనని యున్న 
పఫతీమున, పు 'సకమునందున్న యంశ ములనుగాని గురువు చెప్పిన 
ఆవ క్యములనుగాని సం జేవాముకీలిగిన ప్పుడు * నిప్పాతీ క బుద్ధితో మతి 
మతి విమర్శించి “Bag కవి సత్యములుగావని ' దృఢముగా తోంచు 
నేని యెవ్వరు వ్యతి లేక ముగా చెప్పినను తన మనస్సునకు స్టిరనుని 
లుం (ప్రకారముగా నే (ప్రన ర్రింపవలయును, పూర్వము 
పుస్తకములను రచించినవారును గురువులును మిక్కిలి ' బుద్ధిమంతులే 
యయినను మనుష్యులగుటచే వారికింగూడ [భమ్మపషమాదాదులు 
సహాజములే గనుక, వారును కొన్నివిషయములయందు పొఅపడి 
యుండవచ్చును. ఏదో యొకవిషయమునందు వారి పమాదమును 
మనము సంస్క_రించినంతమాత్రమున  చారిగారవమున శేహానియు 
కలుగదు; అడి తరువాతివారు కురా వ్యస్ధని పొందుటకును సాధన 
మగును. అంతియేకాక స్వ్వ్వ్రయోజన పరులయి తమలాభము 


నిమి త్రేమయి యసత్యములను బుద్దిపూర్వకముగానే తమ పు స్తక 
ములనిండ నెక్కి౦ చిన మహన హీవ్రలేన పలువు రుండియున్నారు, 
అట్టి స్వ్మపళయోజనపరులయిన పండితనామధార కులవలననే మనకు 
వి శెషనష్టము కలుగును గాని మోఢజనులవలన నంతగా గలుగదు. 
(పతిదేశమునందును మతగురువులు స్వపయోజనపరులై వేదో కము 
లని వేదబాహ్యాములయిన సంగతులను ఫు సక ములలో (వాసియు 
శిష్యులకు బోధించియు జనులను మోసముచేసి తాము లాభమును 
వొందుచుండుట సర్వసాధారణముగా . జరుగుచునే యున్నది. అయి 
నను గొన్ని జేశములలో విద్యాభివృద్ధియయి జనులలో నాగరికత 
యధికమెనకొలందిని మత్మగంథములు బేశభావలలో భాపాంతరీక 
రింపంబడి వారిమోసములు మూలంబడినని, మన చేశ ములో సాధార 
ణముగా తక్కు_వజాతులవారు “ విద్యా గంధ మెజుంగక మూథులు 
గానే య్య యుండుటవలనను మత గంథములు చబేశభావలలో 
భాపాంతరీకరింపండక యుండుటవలనను మతగురువుల మోసమిా 
దేశములో నిరర్షళముగా. ,సొగుచున్నది, ఈయుష దవనును న... 
రించి దేశ మునకు ee గలిగింపంగోరు ' చేశాభిమానులగు మహ 
పురుషులందజును జనులలో విద్యాభి వృద్ధియగునట్లు చేయుటకును, 
వుత్మగంథములను _ తెని(గించుటకున్కు స్వలాభమునకొయి గురుపరం' 
పరలోనివారు వానికొన్న పు స్తకములయందలి దోషములను లోకము 
నకు నెల్ల డిపతిచి జనులకన్నులు తెఅచుటకును, సర్వవిధముల పాటు 
పడవలయును. . అంతకంకు మనము _లోకమునకుజేయు గొప్పయుప 
కారము మటియొకటి లేదు, తమ్ము పూజించుటయు, తమకు ధనమిచ్చు 
టయు, తప్ప ముకికి వేతుసాధనములు లేవని (వాసి ధనాకర్ష ణో 
పాయముగా 'డతిసృత్యుక. ములుశకాని "పెక్కునోములను (వతము 
లను కిల్సించి తదనుగుణములై న కొల్ప ములతోో నిండియున్న పు స్తకము 


లీ66 స్వ డ్‌ క షీ 


లను చేసినవారిని మనమెందటిని జూచుచున్నాము కాము? వాని 
యందు వారిని వారిజాతివారిని పూజించిననే పుణ్యమువచ్చునని 
బోధించుటతేప్ప నిజమయిన భగవద్భ కిని నీతిని యుకప్రవ ర్తనను 
బోధించువాక్యము అక్కడనె నను గనుపట్టు శా అట్టి పుస్తకము 
లెంతకీ ఘుముగా నశించిన మనబేశమున _ కంతవేమము _ కలుగును. 
(పతి బేశములోను తెలిసినవారు మాతమే గురువులుగా నుండుట 
యాణారముగానున్నది. ..మన దేశమున మాత్రము . పూర్వము తమ 
నృద్ధపరంపరలోనివారి కెవ్వరికో నారి నృద్ధపరంపరలోని వారొకరు 
గురువులుగా నుండిరను హేతుస్తచేత వారివంశమునంను. పుట్టిన పరమ 
శుంఠలు సహితము శిమ్యపరంపర లో జేరిన పండితులకుంగూడ గురువు 
లగుట తటస్థించుచున్నది. గురుళుళభూవవలన నే _ కాని ఫలసిద్ధి లేదని 
మనవారు చక్కగా మనసులకు. . నాటించి యుండుటచేత, శిష్యవృ 
తాపహోరు లగుట కెంతమాత్రమును చేతగాక శిష్యవిత్తాపహారులు 
వమూతమే యయియున్న యావుహోాగురువులపాదములు కడిగి నెత్తి 
ప్రాచ చల్లుకానుచు. పాదశీర్ణమును. లోపలికి. పుచ్చుకొనుచు వారు 
చెప్పిన వాక్యములెల్ల వేదవాక్యములని భావించి యూాదరించుచు జనులు 
తమధనమును వారికి - కొల పెట్టు చుందురు. ఈ హేతువు చేత మన దేశ 
మున కితర చేశములలో లేని నష్టములుకూడ సిగురుపరంపర వలన 
గలుగు చున్నవి. ఈగురువేషభారులు తమయింటనున్న స్థావరజంగ మ 
స్వత (ము తోడిపాటుగా తమశిష్యగణమునుగూడ ఛాగములు వేసి 
పంచుకొనుచు జానమునందు(గూడ వారిని తత్తుల్యులనుగానే చేసి 
ధనాపహరణము చేయుచుందురు. ఈవిధమెన వృ త్తిచేతనే జీవనము 
చేయువారు మతియొకవిధముగా బోధించి. సత్యమును వెల్లడి 
చేసినచో తమవృ త్తికే భంగము కలుగును గనుక వారు సర్వవిధముల 
సీరరూచారము నే కాపొడుచు తమకు వ్యతిరి కృముగా సత్యము బోధింహం 


స్వయ 0౦కృ వీ, 867. 


జూచువారిని నా స్పికులనియు, బౌద్ధులని యు, నుతదూవకులనియు 
వేరును పెట్టి దూవించుచు పామరులను (భమింపంజేయు చుందురు. 
కప్టార్టితవి త్రమువలన జీవనము  చేయందగిన న్యాయమయిన వృత్తి 
యేడియు లేక పరులను మోసపుచ్చి వారు సంపాదించుకొన్న దాని 


మూలముననే జీవనము చేయనలనినవా రీజేథ ముతో న సంఖ్యముగా 
నున్నారనుట యొల్లవారికిని తెలిసిన విషయమే. అట్టివారిసంఖ్య 
శీణించువఅకును మనబేశము మం చిసితికి రానేరదు; పరులను 
యాచించి జీవనము చేయుటకంశైు హౌయమయినవృ త్తి లోకములో 
మజియొకటి లేదనియు, శరీర పయాసపడి న్యారరార్జితమెన ధన 
ముతో క్రటుంబసంరతీణము చేసికొనెడ్డి యేయధమవృ త్రియెనను 
యాణ్నావృ తికంశు వేయి రెట్లు 'మేలయినదనియు, వారిమనస్పులలో 
సెటించి కొంతవణ కై నను వారినావృ లనుండి విముఖులను జేసినం 
గాని బేళాభివృద్ధికయి పాటుపడువారి (ప్రయత్నములు సహితము 
నిరంతరాయముగా సాగ నేరవు. ఇట్లు చెప్పుటచేత గరున్రు లక్క_లు 
లేదనియు, చదువక్క_ఆులేదనియు నాయభిపాయ మెంతవవూత 
మును గాదు, తనకంశెు బుద్ధికాలులును క్ర ma 
వారిఖో సహవాసము చేయుచుండీనచే కాని మనుష్యు. డెప్పూడును 
జ్ఞానాభివృద్ధిని కాంచనేరండు; అట్టమహనీయులతోడి సహవాసమున * 
కన్నను రైనా కి! మంచిపు సకములు పరమ(పయోజనకరములు, 
గొప్ప వారితోోడ్రి సనాంగత్యమువలనన్ను సద్గ)ంథపఠనమువలనను మనకు 
గలుగవలసీన (ప్రయోజనము మనలో శోధనయును త త్త్వవిమర్శన 
మును వృద్దియయి నుననుకూడ గొప్పవార మగుటయిీ. అట్లుగాక 


గురువులశుశూష మనలను స్యతం(తులనుగాను స త్కా- ర్యా చరణము 
నందు థైర్యవంతులనుగాను జేయక మనలను వారికి చాసులనుగా 


మాపత్రముచేసి స్టావరపదార్లములనువలె వారాడించినబల నాడు 
Cres 0 ౧౧౧౧ 


. 868 స్వయ ౦కృ వీ 


యుండునట్లు చేయు నేని, అట్టగురువులు లేకపోవుటయే మిక్కి-లి యు త్తమ 
పతీమ్యు మనము చదివెడి పుస్తకములు మనలను జ్ఞానవంతులనుగాను 
సత్రవ ర్భ రనము గంవారినిగాను జేయక యొక తెగవారిచేతులలో పని 
ముట్రనంటి వారినిగా. జేయునేనిి అట్టి గంథములను చదువకపోవుటయే 
బహు శేయస్క_రము. విద్య సత్యమును తెలుపుటకున్ను 'యోగ్యు 
లనుగాం జేయుటకును _సొధనమయినబేకాని స్వంత ప్రయోజనము 
కొలది కాదని యిీవబే సూచనగా జెప్పియున్నాను, మనమా 
రీసత్య మును , మజచఛిపోయి (ప్రవర్త రనమును విచారింపక విద్య'నే పూజించు 
చున్నారు, _ అంధుచేతనే మన బేశమున _ కనేకములయిన _ చెడుగులు 
మూడుటకుం గారణమయినది. మనవారు నడత మంచిది కాకపోయి 
నను దానిని పాటింపక వ్యాకరణమునో మటి యేయితర కా స్ర్రమునో 
యభ్యసించినాండన్న హేతున్రచేత నాతనిని నతిగౌరవము చేయుచు 
నాతని మాటలనన్ని టిని 'వేదావరనులనువలె విశ్వసింతురు, ఎన్ని 
శాస్త్రములను జదివినను సీత్రివ ర్త రన ముండచేసి, అట్టివ్లాండు మానవ 
రూపముననున్న ఘోరరామసుండుకాని యంతకంకు నేవిధమునను 
"కీధికుడు కానేర(డు. రావతసులు విధ్యయ్లూగున్ను బుద్దిభుంథ్లున్లు 
బబమునందుతో చేవతలకంశు నధికు లేయెనను, వారు గ ర్భ్యులగుట 
ను బేవతలు పూజ్యులగుటకును 7 గారణము రాత్షసుల _దుర్గుణములును . 
దేవతేలసద్దుణములును తప్ప మణి. యేదిగలదు? “కాంబట్టి యెష్రూడును . 
యు క ప్రవ ర రన మహనీయ మైనదిగాని యదిలేని వట్టివిద్య కాదు. 
అదిగాక పం(జెండుసంవత్సర ములు వ్యాకరణళా స్ర్రమునుగాని తర్క... 
శాత్రునునుగాని గుడ్డి పాఠముగా మొదటినుండి చివరవణకును చదు 
వుటవలన గాన్ని అర్థమణుం గక వేదమును రోకటి పాటగా వల్లె వేయుట 
వలనయగాని కావ్యాలంకార నాటక ముల నభ్యసించి న్భల్త తగ తాదుల 
యందు _సమర్హులగుటవలన (గాని యెొవ్వరును _ జనులకు, జ్ఞానోపదేక 


స్వయంక్ళ ని 869. 


మునుజేసి వారిని నడుపుట కరు ర్భులుకారు. గుణ్లిపాళముగా చదివిన చదు 
వంతయు న్యర్థమయిశ దే ఇట్స్‌ (ప్రయాజనకరమముళద కాదు. అర్థ . 
యు క్తముగాం + జదివిన నీతిశా న్ర్రములును త్ర శ్వశాశ్రు కతు 
మాతమే పురుషులను జ్ఞానోపదేశక ర్రలనుగాం వో సమర్గము 
లగును. తక్కి_న శ్యావ్రుములు * సహిత మా యావిష యముల నుందు res 
[ప్రయోజవకరములే యయినను, జనులకు పరమార్థ మును బోధించి 
వారి (ప్రవ ర్ర రన మును చక్క_ంబేయుటకు. మూత్రము క. కాంబట్టి 
మన (పయత్నేముంతయు. దేశ భాషలో నీతి గంథములను (పకృతి 
శాస్త్రములను భగవద్భ కిప్రతిపాదక్‌ ఫు స్తకములను సులభ శెలిసి రచి 
ముం చి యెల్ల వారికిని సుహోధములుగా జేయుటయయి యుండవలెను, 
సన నా పుట్టించున్ను తకం యా గ్యముగా (పవ ర్తి రింప 
జేయుట కనుకూలపడవలయును. అంతేకాని యూరీ యిది మంచి 
దని తెలసికానుటవలన నేమియు (పయోజనములేడు. తెలిసినందుకు 
తప్పక య్నాపకారముగా - " నడవవలయును, కాబటి మన కసీ, 
యాత్మ కుంగల గుణములలో నొకటియెన తెలివిని వృద్దిపజుచుకొను 
టలో మా; (త్రమే క్ష నీతీసణమును | (చేమానులగువానిని * కూడ అకక... 
నముగా సభివృద్ధివాందించుటలో వినియోగప సవతెను,. శరీరానయ 
నములవలెనే. యోత్సగుణములును - పరస్పరము సమానముగా వృద్ధి | 
పొందిననే సుఖదాయకములగును గాని యొకటి "పెరిగి యొకటి తటి? 
సావో సుఖ(పదములు కానేరవ్సు. ఒక్క-తేలగాని, కడుపుగాని, కాలు 
గాని మిక్కిలి పెద్దదయి తక్కిన యవయవములు  "పెరుగకపోయినచో 
న రీర మున జ్ర - యసౌఖ్యముకలుగునో యెల్ల వారికిని తెలిసిళు 


యుండును. ఆ (ప్రకారముగానే తెలివిమాత్రము వృద్ధిన" "ంది': నీతిలేక 
పోయినప్పుకుగాస నీతిగలిగ తెలివి లేకపోయినప్పుడుగాని' ఈ రెండును 


గలిగి భగవద్భు క్తి లేనప్పూడుగాని, ఆత్మకు నిజమయిన సుఖముకలుగ 
47 


జూలదు, కాంబట్టి యన్ని గుణములును సమానముగా సెరుగునట్లు 
_ చేయుటకయి మనము కృషీ.చేయవలెను. అప్పుడే సత్యమయిన 
_సుఖము కలుగుగం, ఏల్ల నారును ఇాశ్వతసుఖమునే యక 
ఆశాశ్షతసుఖము మనకుంగల సమ స్తగుణనులను శకులను సమా 
నముగా వృద్ది పజ్రును్‌ ని భగవచదాజ్ఞాను సారముగా నడుచుకొనుట 
వలన గలుగును. 'భగవదన్నుగహమును గోరి యాతని తృ ప్రికయి 
మనము విధాయక కృత్యములను చేయుచువచ్చినచో మన _ కెప్పుడును 
నసంతుస్టియు నసొఖ్యమును గలుగవు, పయివారు లక్షమంది మన 
లను జ్వేసించుచున్నను మనయంత రాత్మ మనలను సంతోషపెట్టు 
చుండును, నమునమానందము వునమునస్సులో నున్నది గాని బౌహ్య 
(పపంచమునందు లేదు. మనలను పయివారు కోటిమంది భూపించు 
చున్న ను దుప్కా-ర్యమును చేసితిరని లోపల నంత రాత్మ దూవీ.౦చు 
చున్న యెడల మన శ్రనైంతద్యూత్రమును సౌఖ్యము చేదు. కాలుట్టి 
మనము నేర్చుళొను విద్య 6 యింతవారమయితిమిగ దా యను మనస్సం 
త్రోషముకొఅకుః 7ధానీ, ఆ ధిక్యముకొఆకుం గాస్‌ లాభముకొఆఅకు6 గాని 
ల అయియుండక మనప్రవ రృనమును_ తిన్నుపతుచుకొనుటక్‌ ఆకును పరో 
'పకారము నిమిత్తమును నయి యుండవలెను. = అప్పుడా నునస్సంత్రో 
. పాదులు కాయంత దామే - వచ్చును. మనవిద్యయొక్క- ఫలము 
కానుకోధాదులను సిగ్రహించి సత్యశెచపగోప కకారాదిగుణములను 
పయికి. దీయుటయిీ. అట్టుచేయుట మే  యిందియన్నిగహ మన 
బడును, కామాదులగు నరివర్షమున కును, సుగుణములకు స్థానమయిన 
యంతరాత్శకును ప్రతికార్యమునందును లోపల సదా యుద్ధము 
జరుగుచుండును, ఒక చక్కని సుందరిని చరాచినత్రొడనే అ కషి 


ముజేకించి దానిని వయం  జూచుచుండును; అప్పు డంతరాత్మ 
యడ్డువచ్చి సరకాంత కాసించుట దోషమని. బోధించి వారింపం 


జూచు చుండును. ఆపోరాటములో నొకవేళ కామమే విజయమునొంది 
యా సుందరి పొందు లభించినను అది దొంగవలె నొకమూల 
నొదిగియుండి ఇెవ్యరేమనుకొందురో యని సిగ్గు పడుచుండవలసి 
నజీ కావి నలుగురిలోను చెప్పుకొని నిర్భయముగా తల యెతుకాని 
తిరుగ వలనుపడదు; అంత రాత్శ 9 యే విజయము నొంది 
యా శకానిపనిని మాన్ప్చింపం గలిగానా మనసునకు తృప్తి వపియు 
సంతోవమును లోకమువలన మెప్పును కూడం . గలుగును. కాబట్టి 
బుద్ధిమ-తుండగువాండు మొదటినుండియు. _ నిం ద్రియములిను బుద్ధి! / 
లో బడునట్లు వేసి యంతరాత్మ ' చెప్పినటు నడుచుళొనుట woes 
వేసి కొనవలయును, అట్లు చేసినప్పుడే విద్య సార్గకోమగును. మణీ 
యును మనము సత్యమును [గహింపవలెశను నుద్దేశ్యముత్రోేనే సదా 
విద్య నభ్యసింప వలయును, సత్యమును క నులగొనవ లెనను నాస కి 
లేక తమసొమురళ్య మును గనంబజీిచి ప్రఖ్యాతి “గాంచవలెనను జ్య 
తొ యట గొప్ప, బుద్ధిమంతులు. సహితము, న్లిపరీతసిద్ధాంత 
ముల నేర్పరిచి తాము మోన పోవుటయ్‌ కాక TAA సహిత... 
(భమింపంజేసి వారిని ష్రూమార్షమునం బెట్టి నడిపించుచు వచ్చు 
చున్నారు, కాంబట్ట మనయుేశ మెల్ల విధముల సత్యమును (గహీం 
చుటకే యయి యుండవలయును. సత్యమును [గహింపవలయునను 
దృథఢనిశృయము కలవారయి యెల్లవారును తమకున్న మనోగుణ 
ముల నన్నిటిని వృద్ధిచేసికానుటకయి కృషిచేయవలెను, జనుల ముఖ 
లక్షణములయందును కంఠస్వరమునందును పరస్పర ఛెన్తన్లున్న ను 
కొర ర్ల నాసికౌద్య్భ వయవములును నుబ్బారణ (కమమును సామాన్యముగా 
నున్న శ్లై మనుష్యుల బుద్ధియందు ను పరస్పర భేదమున్నను సామాన్య 
గుణములు సహితము 'పెక్కులు గలవు. ఆ యా మనుష్యు లామయూనృ 
తులకు పనికివచ్చుటకయి బుద్ధియందును వాంఛలయందును 'భేదమన 


- త్రి79 స్వయంకృషి 


క్యముగా నుండవలసిన బే. కొందజు గణితొది ళా స్త్రయులయందు 
బుద్ధి వ్యాపించు వారుగాను కొందబు గానవిద్యాదులయందు (పవే 
నశించు బ్రుదిగలవ్వారుగాను కొందతు శిల్పములయం దాస క్రి కలనారు 
గాను. కొందు వస్తా)దినిర్మాణమునం దు తేముశ కిని గనంబజుప 
వాంఛగలనారుగాను నానావిధముల నుందురు. వాని వాని యభి 
రుచినిబట్టి. ఆయావృత్తులకుంద గిన విద్య నేర్చవలసిన దే కాని యంత 
టశో మాత్రము తృ పినొంది యూరకుండక యందటికును సామాన్య 
ముగానుండు గుణములను వృద్ధి పణుపంజూలిన విద్యను కూడ తప్పక 
నేర్చవలయును, అట్టి విద్య యన్ని వృత్తులకును గూడ నానళ్యేక మే, 
ఒకండు రాజై నను, కాసె నను, వాణిజ్యము చేయుచున్నను, కృపి 
చేయుచున్నను, మట్టికుండలు చేయుచున్న ను, బంగారునగలు చేయు 
చున్నను, చిత్రములు (వ్రాయుచున్నను, గోడలకు మట్టిపూత సెట్టు 
చున్నను లోకములోంగల మరి యే వృ లియందున్నన్కు తనవారి 
యందు [వేవుయు పరోపకార.చింతయు భగవంతునియెడల భక్తియు 
' __జూక్వసప్రవర్తనమును కలిగి యుండవలసిన దే. అట్లున్న ౦తవఆ శే 
" జను. డేవృర్తియందున్నను (ప్రకాశించును, కా(బట్టి వృత్తులకు 
గావలసిన విద్యకం'కును ఈ కడపట జెప్పినవానిసి వృద్ధిపబ్లుచువిద్య యే 
' 'పతిమనుష్యునకు నవశ్యేసం పాద్యము, నీతి మొదలగునవి లేకపోయిన 
యెడల చెంత తెలివిగలవా. 'జేవృ త్రియందున్నను గారవింపంబడండు; 
నృత్తులకు6 గావలసినపిద్య వాందటికి .నాకపోవచ్చునుగ్గాని యుక్తా 
యు క్రోవి వేకమును పుట్ర్టించువణకు. జూలినవిద్య కపి. చేసినయెఢల 
మనుమ్యమ్నాత్రున కెవ్వరికీని రాకపోదు. నీతి మొదలయినవి యున్న 
యెడల మనుష్యుం 'జేవృ త్తియం దున్నను _ గౌరవింప(బడును, అది 
తెలియక యీోోాబదేశములో నల్సవిద్వను నేర్చినవారు సాధారణముగా 
'తమవృతులు నీచము  లయినవని (భ్రమించి నాలుగతరములు 


స్వయ౦కృవి. 873 


రాగానే తమ తొంటివృత్తులయందుం శ్రవేశింపనొల్ల క యధవు 
వృ త్తియైన సేవకనృ త్తి కాశపడి రాజకీ యోదోోగములకయి తమ 
శ క్రినంతను ధార నసోసి కష్ట పడుచున్నారు, లోకములో. న్యాయ | 
మయిన వృత్తులన్నియు గౌరవానహము లయిన వేకాని యందొక్క_ 
టియు గొరవహీనతను డెచ్చునది లేదు. ఎంతే మంచివృ లి ల్రేయందే నసు 
మూథులును నీతిమూలినవారును. (పవేశించినపతీమున నది ha 
మయిన దగును ముత నీచముగా చూడంబడు వృ త్తియందై నను 
చదువుకొన్న వారును _ నీతిమంతులును - (పవేశించినత్రేడనే దానికి 
గౌరవము వచ్చును. కాంబట్టి మన దేశములో చదున్ఫకొన్న వారు 
వివిధవృత్తులయందు. (బవేశించి వానికి గౌరవమును తెచ్చి యూీవజకు 
జనులలోంగల దురభి పాయమును పోంగాట్టవలయును. వృత్తులు 
(క్రమపడినంగాని దేశ మెన్న టికిసి భాగ్యసంపన్న ము కాజాలదు, 
చదువుకొన్న వారు వృతులయందుం . |బవేశించినచో మంచిసాధనము 
లను కనిపెట్టి పనిని సులభ పజుచుట యేకాక విసారలాభకరముగా 
కూడ చేయవచ్చును, వృతులు కొన్ని యిప్పుడు నీచములుగా-కక్ష 
బడుచుండుట చదువుకొన్న వారందు (పవేశింపకపోవుటచేతనే కాని 
వేటుకారణముచేత కాదు. కెలివిగలవా(డు * నీతిమంతుడయి యీ 
వృ లీయందున్న ను గౌరవమునకు లోపమురాదని దృఢముగా 
మనసునందు నమ్మి సమ సవృత్తులను మంచిదశకు _ తెచ్చుటకు (పయ 
త్నింఛుచు నీతి మొదలయిన. యూత్మళక్తు లనన్ని టిని వృద్ధి పణుచుటకై. 
తగినంతకృషి. చేయుచ్చుండవలెను, మన బేశ మునందు వృత్తులు మిక్కిలి 
పీనదళ యందుండుటచేత నే మనకు సామాన్యముగా కావలసినవస్తు 
వులు సహిత మితర చేశ ములనుండివచ్చి మనసామ్మంతయు నితర దేశ 
ములపాలయి మన దేశీ మంతకంతకు బీదస్థితికి రావలసినంతగతి పుట్టినది. . 
వున దేశమునం దుపయోగప డెడు కత్తులు మొదలగునవి ais 


974 సయ ం౦ంక్ళ వీ 


ములనుండి యే వచ్చుచున్నవి; కల్టుకొను బట్టలు బహుతరముగా పర 
దేశములనుండియే వచ్చుచున్నవి; |వ్రాసికొనుకాగితములన్ని యు నన్య దేశ 
ములనుండియే వచ్చుచున్నవి, చదువుకొన్న వారును ధనికులును వృతు 
లను గురులు తగినంతకృవి. చేసి యాబేశమునంబే ఆమా 
హు తగినయం[త్రీములను స్టావింంపంజేసి పని సొగించినంగాని 
లేనియెడల వాట! జ దేశములోంగల ధనమంతయు 
నన్య దేశ ముల "పాలయి పోవుననుటకు సండేసాములేదు. అన్ని వృత్తుల 
యందును [పవేశించి -వానిని వృద్దిపబుచుటకు ఇబాలినంతమంది 
చదునుకొన్నవారు బయలుచబేజుటకయి జనసామాన్యమునకు విధ్య 
చెప్పింప సాధ్యమయినంత పయత్నీము చేయవలయును. జనసామా 
న్యమునకు విద్యాభివృద్ధియైనంగాని దేశముయొక్క_ స్ధితి బాగుపడదు. 
పనిచేసి జీవనముచేయు తరగతులవారికి చదువుకొనుటకొయి తీటుబడీ 
యుండదని కొందటు చెప్పుదురు. అది కొంతవజుకు . నిజమేకాని చదు 
నృకోవలెనని యాస కి యున్న చో నవకాశ ముండక పోదు, అట్టినా 
కల యుపయూగమునకయి రాతులయందు విద్య చెప్పూ పాఠశాలలను 
స్థాసింపవలయును, అట్టన్నచో  పగలెల్లను పనిచేసి వచ్చినవారికి 
కొంచెనుయినను నిశాంతి లేక ఈతులుట చదావుకొనవలెనన్న 
చో మిక్కిలి భారముగా నుండునని కొంద అావేవింపవచ్చును. 
పగలు పనిచేసి వచ్చిన వారికి మంచిపు స్తకములను జదువుటయే మొక 
విధమయిన పిశ్రాంతిగ శేర్చడి  సంతోవకరముగాను (శమనివార 
కనుగానుకూడ నుండును. చదువుకోవలెనని బుద్ధి యున్న "చో నితర 
సమయములయందు సహితము కావలసినంత యవకాశమును కలుగ 
జేసికోవచ్చును. పు స్తకములు, ఉపాధ్యాయులు, ఇతరసాధనములును 
కావలసినన్ని యుండియు ధనికులపిల లొక భాష నై నను పూర్ణ ముగా 
నభ్యాసింప లేకపోవుటయ్సు అట్టిసాధనము లేనియు లేకపోయినను పని 


స్వయ ౦కృ వీ. ప75 - 


% 


వాండ్రబిడ్డలు సహితము - కొందటు విద్యాభిరుచిగలవారె కొంచెము 
తీతిక చేసికొని చదివి సయంకృషి చేత  బహుభాషలయందు పండితు 
లయి గొప్పవారగుటయు. ఇతర దేశ చర్మితముల నుజ్బ్రి మనము. తెలిసి 
కొని యున్నాము. మణియు ను విద్యవలన, ఎన సనిమా౭ధ్య మురెశుక్షకా గలి 
ఇభాగుపడువటకును మనస్థితియు బాగుపడనేరదు. వారు మూరులుగానే 
యున్న యెడల వారు మనము వేయంబూనుకొన్న: ేథశేమకరశార్య 
ములకును మన మాచరింపంబూను సత్కా-ర్యములకును, శ్టపతిబంథము | 
లను గల్పించుచు 'బేళాభివృద్ధికిని మన యభి వృద్ధికినిగాడ భంగము. 
కలిగింతురు,. అనేకులు నిద్యావంతులయి వు వెళ్ళి సామ, 
యిక పరీక్ష నిచ్చి గొప్పయుద్యోగములం (బ వేశించి 'దేశ మునకు మేలు 
చేయవలె నను తలంపు గలవారయ్యు మూఢులయిన కులమువారు 
తమ్ము బహిప్యరింతురని భయపడి యేమియు' వేయ నేరక యూర 
కుండ(గా మనము చూచుచున్నాముకామా? ఎంతమంది వివాహా 
దులయందలి యతివ్యయమును మానుకొనం దలంచియు. మూూఢు 
లయిన సామాన్యజనుల దూషణములకు వెఆచి నోసక్టనులా 
నుడులో తాకట్టు పెట్టుకొని సోమరిపోతులను _ మేపుటకయి వందా... 
కాలంది కూప్యముల వెచ్చ పెట్టవలసినవా గగుచున్నా రు? అతిఛాల్య 
వివాహము దూూప్యుమని యెజిగియు దానిని నారింప నెంతో యిష్ట 
ముండియు జనుల మార స్టమునలన వారల మరనింప శక్యముగాక 
కులమునుండి తొలంగింతుశేమో యను భీతిచేత నిందజు. తమ కొనూ 
ర్రెలకు సహితము బాల్యములో నే వవాహము చేయవలసినవా రగు 
చున్నారు? . ్ర్రీపునర్వివాహము ఇాస్ర్రుసమ్మతమని ... స్పష్టముగా 
'తెలిసియుండియు. దాని నుదరించుట.  లోళోపకారమని రూఢిగా 
నమ్మియు తా మట్రిపనియందు. (బవేశింప నత్యం తాభిలాష కలిగి 
యుండియు, ఆ సురుచెప్పిన పులులవలె క అవవచ్చు కుజ దా శు బెడ 


"876 స్వయ ం౦ంకృ మి 


రింపులకు భయపడి యెంతమంది తమ కృతాని బుట్టి పతులను 
పోంగొట్టుకొని దుర దృష్టవంతురారడయియున్న ఫనివూలికతజ సహా 
తము వహాహోము *- చవేయంజూలక యావబ్జీవమును వారిని దుస్ఫహా 
దుఃఖము పాలువేసి కన్న కద్దుపు దహించుకొనిపోన తాముకూడ తీరని 
వ్యధ ననుభవింపవలసిన “వారగుచున్నా రు? తెలియని జనుల యప 
హాస్యములకు జడిసి యొందటు తను దేహ సంరతీ ణార్జ మనుకూల మైన 
వస్త్రములను ధరించుకొనుటకును పొొదరతులను తొడుగుళానుటకును 
సం బేహపడుచున్నారు? 'కాటుట్టి మొట్ల మొదట జనసామాన్య మునకు 
విద్య నేర్పించు నుపాయమును తను సామాన్యజనులు మాతమే 
కాక్‌ మన యుఖివృద్ది చమక 2 మజికమొుక 'తెగవారుకూడం. 
గలరు? మూర్ధురాడ్రయిన మన (స్ర్రీలుగూడ మనము చేయం 
బూనిన (పతిసత్కార్యమునకును (పతిబంధ కారిణులుగా నుండుట 
స్వానుభవమువలన మనకందణికును డెలిసియె యున్నది. వారు సదా 
మనతో నుండి పోరుచుండుటచేత వారి కష్టము లేని పనినిేసి యింట 
నెమ్మాదితో నుండుట 'దుర్భటము. సుూూర్థపుపట్టు పట్టి నిప్కారణముగా 
-ధ్రాణ త్యాగమునకు సహితము సిద్దపడః భార్యలను తల్లులను తమమార్ల 
మునకు (తిప్పంజూలక వారికిజడిసి యంతిముంది తెలిసినవారు తాముకూడ 
మూర్చులవలె పన ర్తింపవలసిన వారగుచున్నారుకారు? ఎంతమంది 
సభలలో చేళశాభివృద్ధికరము లై న పనులను జేయుటనుగూర్చు (పసం 
గించుటలో సింహములవలె నుండియు పనికిమాలిన యా.డువారికి 
భయపడి యింటికి వచ్చినత్రోడనే యాచరణముదమూట  యటుండ(గా 
సభలలో చేసిన యుపన్యాసాంశ ములను బిగ్గరగా పలుకనై నను సాహ 
సింపలేక పిల్లులవలె నొదిగియుండవలసినవా రగుచున్నారు? సామా 
నజ నుల (పతిబంధమునకంకును మనకు స్ర్రీలదే గొప్ప పతిబంధము. 
కా బట్టి (స్రీలకు విద్య చెప్పించుట యెల్ల వారికిని (పథమక _రృవ్యము, 


స్త య౦ క న్న 877 - 


మనము నిజముగా నభివృద్ధి చెంద నజేవ్నీంచినవో (స్తాధ్యగుయినన్ని 
శాలికా వాళళాలలను ర్యాత్రిఫావనాలలన బెట్టించి (స్ర్రీలను సామా 
న్యజనులను విద్యగలవారిని గాం చేతన పాఠశాలలున్నను 
జ్ఞానాఖీవ్యద్ధి క నుకూలముయిన ఫు స్తకములు లేకపోయినయెడల మన 
(పయత్న ము కొననోగదు గనుక సతో కక్రీ కలవా రందజును చేశ 
భాషలలో సులభ శే లీని (గంథములను రచియించుటకు వెటనే పూన 
వలయును, స్ర్రీలలో ను సామాన్యజనులలోను చదువుశోకుండ తెలివి. 
గలవారును స త్కార్యమునకు తోడుపడువారును _ లేరా యని కొంద 
అడుగవచ్చును, అట్టవా రక్క_డక్క_డ నొకానొక రుండవచ్చును గాని 
జనసామా న్యముమోా(ద విద్య లేక బ్ఞానవంతులు గుణవంతులు నగుట 
సంభవింపనేరదు. గనులలో దొరశెడురత్న మువలెనే _ వికాసము నొం 
దెడుబుద్ధి స్వాభావికముగానే పలువురకున్నను విద్యచే మెజుంగు 
'పెట్టినంగాని దాని. (పకాశమంతయు వెల్ల డియయి లోకమున కుప 
యాగపడదు, విద్యాభివృద్ధి యగుట యొక్క... పు స్తకములమరాలము 
ననే గాక వినోదకరములును నీతిబోధకములును జ్రానజిఖక్ట ఘ్ములునై. న 


విషయములను సమయోా చితముగా (వాయు వారాప షత్రికలమూాలమునే - 


కూడ విస్తారముగా నగును. గనుక, అట్టి చేశథాపావృ త్రాంతపత్రికలకు 
గాడ తగినంత పోత్సాహమును కలిగింపవలయును. మిత్రులారా! 
ఈ పయినిచెప్ప్సిన సంగతులను మో మనసులయం దుంచుకొసి సోమో 
చేతనయిన విషయములలో పనివేసి దేళాభివృద్ధికయి పాటుపడు(డు. 
ఈ ఘునకార్య ము మనమందజము( గలిసి భనీ చేసినం గాని యొకని 
వల నెఆ వేజునది కాదు. 'రేపటినదిము మనది కాదు. కనుక వెంటనే 
పనికీ పూని భూమిమో(ద మనజన్మములను సార్గకపఆుచుకొనుట 
కొయి యెల్ల వారమును (బయత్నింతము, కొందజీంకను కాలము 


రాలేను కలే యేమియు లోకోపశకారము చేయ(జాలక తమ 
48 


కాలమును వ్యర్గపుచ్చు చున్నారు. (పారంభింపక యాకాశమువంక 
చూచుచు నూరకున్నచో కాల మెప్పుడును రానేరదు, పనికి ఫూని 
చేయ. నారంభించినోచో కాలము తనంతనే వచ్చును రాకున్నచో 
మనము కాలమును ap he Se ten రావచ్చును, 
మతికొందజు పని కారంభించి విఘ్న ములకు. జడిసి పూనినకార్యమును 
నడుమ విడిచిపెట్టుచున్నారు. మనము తొందరపడిన కార్యము లేదు. 
గింజ నొటినతోడనే యది వృతీమయి కాయలు కాయదు, ఒక్కు- నారి 
శేళఫలమును భూమిలో నాటిన పతీమున డానిఫలముల ననుభవించుట 
కయి పదిసంవత్సరములై నను కాచుకొని యుండి యీలోపల చెట్టును 
(బతికిం చుటక యి సమ స్తకష్టములను వడుచుండవలయును, అటువంటి 
యత్యల్పఫలము- విషయముననే యింతకాలను కనిపెట్టుకొని యుండ 
వలసి యుండగా లోకమునకంతకు ననంతములయిన పఫలములనిచ్చు 
నుత్క్చష్టవిషయములలో నేడు కాలేదే రేపు కాలేదే యని తొందర 
పడి పూని కార్యమును నడుమను విడి చిపెట్టిన మనము హాస్యాస్పదు 
లము_కామా + తొందరపడక కార్భగెరవమునుబట్టి ఫలానుభవమున 
కయి తిగినంతకాల మోర్పుతో కనిపెట్టుకొని యుండి కసి చేయు చుండ 
వలెను. మొదట మనపయత్నము విఫలమెనచో మనకార్యము సఫల 
వముగువజకును మానక మరల మరల (పయత్నేము చేయుచుండనలె ను, 
ఒకవేళ మనము దానిని ముగింపలేకపోతిమా మనతరువాతివారు 
ముగించెదరు; మనము కట్టిన యిండ్లును, తోటలలో నాటినవృతీముల 
ఫలములును తజుచుగా మనసంతతివారి కుపయోగపడున కై మనము 
నాటిన స త్కార్యబీజములును తరువాత మొలకయెత్తి యాకులు వేసి 
కొమ్మలు హెచ్చి మహాోవృతశు మయి చేశమంతటను వ్యాపించి యమూొ 
ల్యములయిన ఫలములని చుచు భోకమున కంతకును సుఖము నియ్య 
వచ్చును. విత్తనము నాటితిమని యైన మనకు తృ ఫ్రకలుగును. ఎంతటి 


స్వయ ౦ కృ మీ 879 


స త్కార్యమున కీయినను పలువురు (పతిపషు లేర్పడుటచే విరోధము 
లును (పతిబంధములును, నిఘ్ను ములును రానచ్చును. అటువంటి వాని 
వలన మన మెప్పుడును నిరుత్పాహులము కా(గూడదు; అవియీ యిట్టి 
సమయములలో మనలను గె భె ర్యశాలులన్తుగాను సుస్టిరులనుగాను 
జేయుటకొీయ్సి తోడుపడు సాధనము లగునట్లుగా చేసికొనవలయును. 
అటువంటి సమయములలో (ప్రతిబంధముల నన్నిటి నెదిరించి దృఢముగా 
నిలిచి మన కార్యమును సాధించుకొన(గలిగినంగాని మనము నిజముగా 
గొప్పవారమును సత్కా_ర్యనిరతులము మును గానేరము, కష్టములు వచ్చి 
నప్వుజే యుపయోగపడని భ్రెర్యము మతి మెప్పటి srt 
ఇట్టి ఛై ధైర్యము కలిగియుండుటచేతనే శకి (మంతులు చేయలేని కార్య 
ముల ననేకములను శ కి హీనులు పూనికతో సాధించియున్నారు; అది 
లేక పోవుటచే సమర్థులు సహిత మత్యల్బ కార్యములను సొధింప తేక 
యున్నారు. స త్కార్యములు చేయవలెనని బుద్ధి యున్నమా[తమున 
కేవలము [ప్రయోజనము లేదు, కార్యమును సాధించుట మొట్ట మొదట 
మనము (పయత్నము చేసెడియెకల కార్యమును సాధింపంగలమను 
నమ్మకమును నుత్సాహాము నుండవలెను తరువాత సరిగా పనియందు 
(పవేశించి పూనికగలిగి పాటుపడనలెను; అటుపిమ్మట నెన్ని విన్ను ములు 
వచ్చినను వెనుకతీయక es జూచి గె థె ర్యముతో. 
(పయత్న మును మానకుండవలెను. “మనలను ఘన కార్యములను నిర్వ 
హించుటకు శ క్రులనుగా. జేయునది యొక్క. యాశ్వర భ కి యే అది 
లేనిచో వి శక క్తి మంతులును కార్య నిర్వహ ణమునందు దుర్భలు లగు 
చున్నారు. నునము లోకోపకారకమయిన యొక (కొ తపనికి పూను 
కొనంగానే బహుజనులు మనకు (పతిపక్షులు గా నేర్పడి మితిమోాటిన 
వీఘ్నుముల నాపాదించి బాధించు చున్న పడును లోకమునకు వెజచి 
మ్మిత్రులుసహితము మనలను విడనాడినప్పుడును మనకు థె ర్యసాహస 


980 సి య ౦ కపి. 


ముల నొసంగుటకును మనల నుత్ప్సాహపజుచుటకును భగవంతుని 
(పాపుగాక మతియ్‌ేమికలు గును ? రాజాధిరాజుల కెల్ల ను (పభువయి 
న్మిగహాన్నుగహ సమర్థుండయిన పర మేశ్వరుండు మన హృదయసింహో 
సనము నధిష్టించియుండి వేసిన సత్కా-ర్యమును మెచ్చి కాశ్వతసుఖ 
మిచ్చెదనని యంతరాత్మ ద్వార మున బలికి (పోత్చాహపజుచుచు మనకు 
సహాయు(డయి యుండగా, దుర్చలులయిన మూనవాధమనులు కోటి 
మంది (ప్రతిఘటించి నిలి చినను వారి తుచ్చమయిన కోపమునకు జడిసి 
వెనుకతీయుదుమా ? సర్యాంతర్యామియెన యిీాశ్వరుండు ఇచెంతనుండి 
చూచుచుండగా మనకు విధియెన కృృత్యమును చేయక మూథుల యను 
(గహమునకాళపడి యూారకుండ నెట్టు సొహసింపంగలము ? మనము 
భగవంతుని పాపు'నే నమ్ముకొని కార్య భారము. నాతనిమిో(దవేసి పని 
సాగించుచో సతాంర్యాచరణమునందు (పోత్సాహమును ధైర్యమును, 
అకార్యకరణమునందు నిరు త్చాహమును, భయమును కలిగించి కాపాడి 
నున కతంజె నిత్యానంవము నిచ్చును, 


- 


~~ 


